వైవస్వత రాజవంశ వర్ణనము 
అథ ఏకోన చత్వారింశోధ్యాయః 
వైవస్వత రాజవంశ వర్ణనము 
శౌనక ఉవాచ | 


సగరస్యాత్మజా వీరాః కథం జాతా మహా బలాః | విక్రాంతాః ష్ని 
సాహ[సా విధినా కేన వా వద: || 1 


శౌనకుడిట్లు పలికెను - 


సగరుని అరువది వేల పు।తులు వీరులుగను, మహాబలశాలురుగను, 
విక్రమశిలురుగను ఎట కాగథిరి? ఆ విధానమేది? చెప్పుము గ). 


సూత ఉవాచ| 


ద్వే పత్న్యో సగరస్యాస్తాం తపసా దగ కిల్సిషే | జార్వస్తయార్వరం 
పాదాతోషితో మునిసత్తమః || 2 


షష్టిప్కతసహసాణి ఏకా వటవే తరస్వినామ్‌ | ఏకం వంశకరం త్వేకా 
యథేష్టం వరశాలినీ || 3 


త[తెవాగత్య తాంల్లబ్దా పు[తాన్‌ శూరాన్‌ బహూంస్తదా | సా చైవ 
సుషువే తుంబం బీజపూర్ణం పృథక్కృతమ్‌ || 4 


తే సర్వే హి స్వధా తిభిర్వవృధుశ్చ యథాక్రమమ్‌ | ఘుృతపూర్తేషు 
కుంభేషు కుమారాః ప్రీతివర్తనాః || 5 


కపిలాగ్నిప్రదగ్గానాం తేషాం తత మహాత్మనామ్‌ | ఏకః పంచజనో 
నామ పు[తో రాజా బభూవ హ ||6 


తతః పంచజన స్వాసీదంశుమాన్నామ వీర్యవాన్‌ | దిలీపస్తనయుస్తన్య 
పుత్రో యస్య భగీరథః || 7 


యస్తు గంగాం సరి|చ్చేషామవాతారయత ప్రభుః | 
సముదమానయచ్చమాం దుహితృతమకల్పయత్‌ || 8 


భగీరథ సుతో రాజా శుతసేన ఇతి శుతః | నా భాగస్తు సుతస్తస్య 
పుతః పరమధార్శికః || 9 


అంబరీషస్తు నాభాగిసింధుదీ్వీపస్తతో%భవత్‌ | అయుతాజిత్తు 
దాయాదస్సింధుద్విపస్య వీర్యవాన్‌ || 10 


అయుతాజిత్సుతస్త్వాసీ దృతువర్లో మహాయశాః | దివ్వాక్ష 
హృతయజ్జో%సౌ రాజా నలసఖోళ భవత్‌ || 11 


సూతుడిట్లు పలికెను - 


సగరునకు ఇద్దరు భార్యలు ఉండిరి. తపస్సుచే నశింపచేయబడిన 
పాపములు గల వారిద్దరు జార్వమహర్షిని సంతోషాట్టిరి. ఆయన 
వారికి వరమునిచ్చాను (2). వారిలో ఒకామె వేగవంతులగు అరవై 
వేలమంది పుుతులను కోరగా, వరలాభముచే ఉల్లాసముగా నున్న 
రెండవ ఆమె తన ఇచుననునరించి వంశకారకుడగు ఒక పు[తుని 
కోరెను (3). ఆ మహర్షి వదకు వచ్చి అనేకమంది శూరులగు 
పుుతులను వరముగా పొందిన ఆ మొదటి భార్య అనేక బీజములతో 
నిండియున్న పిండమును కనను. అది వివిధభాగములుగా 
విడిపోయెను (4). పెంపుడుగతైలు ఆ భాగములనన్నింటినీ నేతితో 
నింపబడిన కుండలలో భదము చేసిరి. కాలక్రమములో అవి పెరిగి 
ముదులు ఒలికే కుమారులు జన్మించిరి (5). మహాత్ములగు ఆ 
పు[తులు అందరు కపిలుని కోపాగ్నిలో భస్మము కాగా, పంచజనుడనే 
ఎకైకపు[తుడు రాజు ఆయెను (6). తరువాత పంచజనునకు 
పరాక్రమశాలియగు అంశుమంతుడన పుుతుడు కలిగెను. ఆయన 
పుతుడు దిలీపుడు. దిలీవుని పుతుడు భగీరథుడు (7). 
సర్వసమర్హ్తుడగు భగీరథుడు నదీమతలి యగు గంగను దివినుండి 
భువికి ఆచి సముదము వరకు గొని పోయి ఆమెను తన 
కుమార్తెనుగా చేసుకొనాను (8). భగీరథుని కుమారుడు ప్రఖ్యాతి 


గాంచిన శుతసేన మహారాజు. ఆతని పృతుడు పరమధర్మాత్ముడగు 
నాభాగుడు (9). నాభాగుని పుుతుడు అంబరీషుడు. అంబరీషుని 
కొడుకు సింధుద్విపుడు. సింధుదీ్వపునకు పరాక్రమశాలియగు 
అయుతాజితు అనె కొడుకు గలడు (10). అయుతాజిత్తునకు గొప్ప 
యశస్వియగు బుతువర్తుడనే పుుతుడు గలడు . ఆ మహారాజు 
పాచికల జూదముయిుక్క రహస్యముల నెరింగిన మహాబుద్దిశ్రాలి. 
ఆయన నలునకు మ్మితుడు ఆయిను (11). 


బుతుపర్గసుతస్తా్యసీ దనుపర్లో మహాద్యుతిః | తస్య కల్మాషపాదో వై 
నామ్నా మిత సహస్తథా || 12 


కల్మాషపాదస్య సుతస్సర్వకర్మేతి విశుతః | అనరణ్యస్తు 
పుతో%భూదికశుతస్పర్వకర్మణః || 13 


అనరణ్యసుతో రాజా విద్వాన్ముండి దుహూళభవత్‌ | నిషధస్తస్య 
తనయో రతిః ఖట్వాంగ ఇత్వపి || 14 


యేన స్వర్గాదిహాగత్య ముహూర్తం [పాప్య జీవితమ్‌ | తయో%పి 
సంచితా లోకా బుద్దా సత్యేన చానఘ | 15 


దీర బాహుస్సుతస్తస్య రఘముస్తస్యాభవత్సుతః | అజస్తస్య తు 
పుత్రో% భూత్తస్మాద్రశరథో%భవత్‌ || 16 


రామె దశరధాజ్ఞజైే ధర్మత్మా యో మహాయశాః | సవిష్ట్వంశో మహాశెవః 
పౌలన్తోః యేన ఘాతితః || 17 


తచ్చరితం చ బహుధా పురాణ షు (పవర్ణితము | రామాయణ 
(పసిద్రం హి నాతః |ప్రోకీం తు విస్తరాత్‌ | 18 


రామస్య తనయో జజ్లే కుశ ఇత్యపి విశ్రుతః | అతిధిస్తు కుశాజ్జజ్జే 
నిషధస్తస్య చాత్మజః || 19 


నిషధస్య నలః పు[తో నభాః పుతో నలస్య తు | నభసః పుండరీకశ్చ 
క్షైమధన్వా తతస్స్భృతః || 20 


కేమధన్వసుతస్తా సేదేవానీకః ప్రతాపవాన్‌ | ఆసీదహీనగుర్నామ 
దేవానీకాత్మజః ప్రభుః || 21 


బుతుపర్తునకు గొప్ప తేజశ్శాలియగు అనుపర్పుడు పృతుడు. 
ఆయనకు మిత్రసహుడనే పుతుడు గలడు. మిత సహునకు 
కల్మాషపాదుడనే పేరు కూడ గలదు (12). కల్మాషపాదునకు 
సర్వకర్ముడని ప్రఖ్యాతి గాంచిన కుమారుడుండెను సర్వకర్మునకు 
ప్రసిదిని పొందిన అనరణ్యుడనే కుమారుడు ఉండెను. (13). 
అనరణ్యునకు విద్వాంసుడగు ముండి దుహమహారాజు పుతుడు. 
ఆయనకు నిషధుడు, రతి, ఖట్వాంగుడు అనే పతులు గలరు (14). 
ఓ పుణ్యాత్మా! ఆ ఖట్వాంగుడు స్వరములోనుండగా తన ఒక 
ముహూర్తకాలము మాత్రమే ఆయుర్దాయము ఉన్నదని తెలుసుకొని 
భూలోకమునకు వచ్చి వివేకియై సత్యజ్ఞానముతో సర్వాత్మభావమును 
పాందెను (15). ఆయనకు దీర్గబాహుడనే కుమారుడు ఉండెను. 
ఆయన పు[తుడు రఘువు. రఘువు పృతుడు అజుడు. అజుని 
పుతుడు దశరథుడు (16). ధర్మాత్సుడు, గొప్పు కీర్తి గలవాడు అగు 
రాముడు దశరథుని పృ్యతుడు. విష్ణువు యొక్క అంశవలన 
జన్మించిన, గొప్ప శివభకుడగు ఆ రాముడు పులస్తుని కుమారుడగు 
రావణుని సంహరించెను (17). రాముని గాథ పురాణములలో 
మరియు రామాయణములో విస్తారముగా వర్సించబడియున్నది. 
అందువలననే, విస్తారభయముచే ఇక్కడ చెప్పబడుట లేదు (18). 
రామునకు కుశుడని [ఏపఖ్యాూతెని గాంచిన పుతుడు ఉండెను. కుశుని 
పుతుడు అతిధి. ఆయన పుత్రుడు నిషధుడు (19). నిషధుని 
పుతుడు నలుడు. నలుని పుతుడు నభసుడు. నభసుని పుత్రుడు 
వుండరీకుడు. వుండరీకుని పుుతుడు కేమధన్వుడు (20). 
క్షేమధన్వునకు ప్రతాపశాలియగు దేవానీకుడనే పుుతుడు ఉండెను. 
దేవానీకుని పుుతుడు అహీనగు మహారాజు (21). 


అహీన గోస్తు దాయాదస్పహస్వాన్నామ వీర్యవాన్‌ | వీరసేనాత్మజన్తస్య 
యశ్చేక్ష్వాకు కులోదృవః || 22 


వీరసేనస్య దాయాదః పారియాతో బభూవ హ | తతో బలాఖ్యస్తనయ 
స్థల స్తస్మాదభూత్రుతః || 23 


అర్కాంశ సంభవస్తస్మాత్పుుతో యక్షః ప్రతాపవాన్‌ | 
తత్సుతస్త్వ్వగుణస్తాసీత్తస్మాద్విధృుతిరాత్మజః || 24 


హిరణ్యనాభస్తత్పుుతో యోగాచార్యో బభూవ హ | న శిష్యో జైమిని 
మునే ర్యాత్మ విద్యా విశారదః || 25 


కౌశల్యో యాజ్ఞవల్కోథ యాగమధ్యాత్మసంజ్ఞకమ్‌ | 
యతో%ిధ్యగాన్నృప వరాధదృుదయ[గంధథి భేదనమ్‌ || 26 


తత్సుతో పుపషునామా హి ధువసంజ్ఞస్తదాత్మజః | అగ్నివర్తమ్సుతన్తస్య 
ఫీ ఘనామా సుతస్తతః || 27 


మరున్నామా సుతస్తస్య యోగసిద్దో బభూవ హ | అసావాస్తే% ద్వాపి 
ప్రభుః కేలాపగామ సంజ్ఞకే || 28 


తద్వాసిభిశ మునిభిః కలేరంతే స ఎవ హి | పునర్భావయితా నష్టం 
సూర్యవంశం విశేషతః || 29 


పృథధుఠుతశ) తత్పుుుత స్సంధిస్తస్య సుతస్ఫ్మృతః | 
అమరణనస్సుతన్తస్య మరుత్వాం స్తతుతో%ోభవత్‌ || 30 


విశ్వసాహ్వస్సుతస్తస్య తతుతోళభూత్‌ర్ప సేనజిత్‌ | తక్షకస్తస్య 
తనయస్తతుతో హి బృహద్వలః || 31 


ఏత ఇక్ష్వాకు వంశీయా అతితాస్సంటప్రకీర్తితాః | శృణుతానాగతాన్‌ 
భూపాంస్తద్వంశ్యాన్‌ ధర్మవిత్తమాన్‌ || 32 


పరాక్రమవంతుడగు సహస్వంతుడు అహీనగుని పుతుడు. ఇక్ష్వాకు 
వంశములో ప్రముఖుడగు వీరసేనుడు ఆతని పుతుడు (22). 
వీరసేనుని పుతుడు పారియాత్రుడు. ఆయన పుతుడు బలుడు. 
ఆయన పుత్రుడు సలుడు (23). ఆయనకు సూర్యుని అంశవలన 


పతాపశాలియగు యక్షుడన పు[తుడు కలిగెను. ఆయన కొడుకు 
అగుణుడు. ఆయన పుత్రుడు విధృతి (24. ఆయన పుతుడగు 
హిరణ్యనాభుడు యోగవిద్యులో ఆచార్వుడు. ఆత్మవిద్యలో నిషాతుడగు 
ఆయన జైమిని మహర్తియొక్క శిష్యుడు (25). కౌశల్య యాజ్జవల్కుుడు 
బుదియందలి అవిద్యాగంథిని తొలగించే అధ్యాత్మయాగమును ఆ 
మహారాజు వధ అధ్యయనము చేసెను (26). ఆయన పృతుడు 
పుష్పుడు. ఆయన కొడుకు (ధువుడు. ఆయన కొడుకు అగ్నివర్తుడు. 
ఆయన కొడుకు శిఘుడు (27). ఆయన కుమారుడగు మరుత్తు 
యోగములో సిద్దిని పాందెను. ఈ మహారాజు ఈ నాటికీ కలాపమనే 
పేరు గల గ్రామములో జీవించియున్నాడు. (28). కలియుగము 
అంతమైన తరువాత ఆయన వినషమైన సూర్యవంశమును అచట 
నివసించే బుషులతో గూడి నిలబెట్టి ఖ్యాతిని పాందగలడు (29). 
ఆయన కొడుకు వృధుశుతుడు. ఆయన కొడుకు సంధి. ఆయన 
కొడుకు అమరణుడు. ఆయన కొడుకు మరుత్వంతుడు (30). ఆయన 
కొడుకు విశ్వసాహ్వుడు. ఆయన కొడుకు ప్రసేనజిత్తు. ఆయన కొడుకు 
తక్షకుడు. ఆయన కొడుకు బృహద్వలుడు (310. ఇక్ష్వాకు 
వంశములో గతించిన ఈ రాజులను గురించి చెప్పడమైనది. 
భవిష్యత్తులో రాబోయే, ధర్మవేత్తలలో [శేషులగు ఇక్ష్వాకు వంశపు 
రాజులను గురించి వినుడు (32). 


బృహద్వులనస్య తనయో భవితా హి బృహదణః | బృహదణ సుతస్త 
న్యోరు [కియో హి భవిష్యతి || 33 


వత్సువుృధదస్సుతన్తస్య ప్రతివ్వ్యోమస్సుతస్తతః | భానుస్తతనయో భావీ 
దివార్కో వాహినీపతిః || 34 


సహదేవస్సుతనస్తస్య మహావీరో భవిష్యతి | తత్సుతో బృహదశ్వో హి 
భానుమాంస్తత్సుతో బలీ || ౩5 


సుతో భానుమతో భావీ ప్రతీకాశ్వశ్చ వీర్యవాన్‌ | సుప్రతీకస్సుతన్తస్వ్య 
భవిష్యతి నృపోత్తమః || 36 


మరుదేవస్సుతన్తస్య సునక్షత్రో భవిష్యతి | తత్సుతో 
పుష్కరస్తస్యాంతరిక్షస్తత్సుతో ద్విజాః || 37 


సుతపాస్తత్సుతో వీరో మితచిత్త స్తదాత్మజః | బృహద్బాజసుతస్తన్య 
బర్గినామా తదాత్మజః || 38 


కృతంజయనస్సుతస్తస్య తత్సుతో హి రణంజయః | సంజయస్తు 
మయస్తస్య తస్య శాక్యో హి చాత్మజః || 39 


శుదోదస్తనయస్తస్య లాంగలస్తు తదాత్మజః | తస్య ప్రసేన జితుత 
స్తత్రుత శ్నూదకా హ్వయః || 40 


రుణకో భవితా తస్య సురధస్తతుతస్స్భృుతః | సుమ్మితనస్తత్సుతో భావీ 
వంశనిష్టాంత ఎవ హి || 41 


సుమితాంతోన్వయో%యం వై ఇక్ష్వాకూణాం భవిష్యతి | రాజ్ఞాం వై 
చిత వీర్యాణాం ధర్మిమోనాం సుకర్మణామ్‌ || 42 


సుమ్మితం |పాప్య రాజానం స తద్వంశశుుభః కలా | సంవ్రాం 
(పాష్స్యుతి తద్‌ర్పాహ్మే వర్సిష్యుతి పునః కృతే || 43 


ఏతద్వైవస్వతే వంశే రాజానో భూరిదక్షిణాః | ఇక్షాకువంశ ప్రభవాః 
ప్రాధాన్యేన ప్రకీర్తితాః || 44 


పుణ్య యం పరమా సృఫ్టిరాదిత్యస్యు వివస్వతః | శ్రాదదేవస్య 
దేవస్య ప్రజానాం పుష్షిదస్య చ || 45 


పరన్‌ శృణ్వన్నిమాం సృష్టమాదిత్యస్య చ మానవః | ప్రజావానేతి 
సాయుజ్యమిహ భుక్త్వా సుఖం పరమ్‌ || 46 


ఇతి [వీ శివమహాపురాణ ఉమాసంహితాయాం వైవస్వత 
వంశోదువరాజవరనం నామ ఏకోన చత్వారింశో్కధ్యాయ: (39). 


బృహద్వలునకు బృహదణుడు, ఆయనకు ఉరుకియుడు (33), 
ఆయనకు వతృవృద్దుడు,ఆయనకు ప్రతివ్యోముడు, ఆయనకు 
భానుడు, ఆయనకు దివార్కుడన సేనాపతి (34), ఆయనకు 
సహదేవుడనే మహావీరుడు, ఆయనకు బృహదశ్వుడు, ఆయనకు 
బలశాలియగు భానుమంతుడు (35), ఆయనకు పర్మాకమశాలియగు 
పతీకాశ్వుడు, ఆయనకు రాజగశేష్ణుడగు సుప్రతీకుడు అను పతులు 
కలిగాదరు (36). సుప్రతీకునకు మంచి నక్షతములో మరుదేవుడనే 
పు[తుడు కలుగును. ఓ బాహ్మణులారా ! ఆయనకు పుష్కరుడు, 
పుష్కురునకు అంతరిక్షుడు (37), ఆయనకు సుతపసుడు, ఆయనకు 
వీరుడగు మితచిత్తుడు, ఆయనకు బృహద్చాజుడు, ఆయనకు బర్తి 
(38), ఆయనకు కృతంజయుడు, ఆయనకు రణంజయుడు, 
ఆయనకు సంజయుడు, ఆయనకు మయుడు, ఆయనకు శాకుడు 
(39), ఆయనకు శుదోదనుడు, ఆయనకు లాంగలుడు, ఆయనకు 
(పసేనజిత్తు, ఆయనకు శూదకుడు (40), ఆయనకు రుణకుడు, 
ఆయనకు సురధుడు, ఆయనకు సుమితుడు అన పతులు 
కలిగాదరు. సుమ్మిత్రునితో ఆ వంశము అంతమగును (41). 
అనేకరకముల పరాక్రమముగలవారు, ధర్మాత్ములు, మంచి పనులను 
చేయువారు అగు ఇక్ష్వాకు వంశపు రాజుల వంశము సుమితునితో 
అంతమగును (42). శుభకరమగు ఆ వంశము కలియుగములో 
సుమ్మిత మహారాజు వరకు కొనసాగి,తరువాత పరమేశ3రరూపమగు 
సమాజములో విలీనమగును. అది మరల కృతయుగములో 
వరిబగలదు (43). ఈ విధముగా సూర్యుడు కులదైవముగా గల 
ఇక్ష్వాకు వంశములో పుటి గొప్ప దక్షిణలతో కూడిన యజ్ఞములను 
చేసిన ప్రముఖులగు రాజుల చరిత వర్సించబడినది (44). అదితి 
పుత్రుడు, శాద్దదేవుడని కీర్తించబడినవాడు, ప్రకాశస్వరూపుడు, 
పాణులకు పప్పుని ఇచ్చువాడు అగు వివస్వానుని ఈ (శేష్టమగు 
వంశము పవితమైనది (45). ఆ ఆదిత్య వంశమును గురించి పరించే 
మరియు శవణము చేసే మానవుడు ఇహలోకములో సంతానమును 
పొంది మహా సుఖముననుభవించి ఆదిత్యుని నాయుజ్యమును 
పొందును (46). 


శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు వైవస్వత 
వంశోదృువరాజవర్తనమనో ముప్పది తొమ్మిదవ అధ్యాయము 
ముగిసినది (39) 


